Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


II 


RIGHT TO 
INFORMATION 


HOM 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.33 


AMARAVATI , THURSDAY , AUGUST 19 , 2021 


G.221 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
KURNOOL MUNICIPAL CORPORATION , KURNOOL . 


Roc . No : A1 / 390020 / 2020 . 


Dated : 27.07.2021 . 


KURNOOL MUNICIPAL CORPORATION - LEVY AND ASSESSMENT OF PROPERTY 

TAX IN CAPITAL VALUE SYSTEM - IMPLEMENTATION OF CAPITAL VALUE SYSTEM 
FROM DT : 01.04.2021 . RATES OF TAXATION APPROVED BY THE HONBLE 
COUNCIL KURNOOL MUNICIPAL CORPORATION - FINAL NOTIFICATION . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


కర్నూలు నగర పాలక సంస్థ 


పైనల్ నోటిఫికేషన్ 


కర్నూలు జిల్లా గెజిట్ నెం.112-8-2 / 2021 , తేదీ : 04.08.2021 . 


( 1955 సంవత్సరపు మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం లోని 198 వ సెక్షన్ ప్రకారము ) 


1 ) ordinance No.16 / 2020 dt : 23.11.2020 . 
2 ) G.O.Ms.No.198 , dt : 24.11.2020 . 
3 ) Circular No.14034 / 43 / 2020 - K Sec , dt : 08.12.2020 . 
4 ) Act No.44 of 2020. Dt : 31.12.2020 . 
5 ) CR.No.386 , dt : 24.12.2020 . of the Honble Council KMC , Knl 
6 ) Draft Notification Published dt : 03.01.2021 . 
7 ) CR.No.391 , dt : 11.01.2021 . of the Honble Council , KMC , Knl 
8 ) CR . No.28 , dt : 01.07.2021 . of the Honble Council , KMC , Knl 


>>> 


ఇందుమూలముగా యావన్మంది పురప్రజలకు తెలియజేయునది ఏమనగా రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన 
ఆర్డినెన్సు నెం . 16/2020 , తేదీ : 23.11.2020 , తేదీ : 24.11.2020 న జారీ చేసిన జి.ఓ.యామ్.ఎస్.నెం . 198 మరియు 
కమిషనరు & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్కులర్ ఆర్.ఓ.సి.నెం . 14034 / 43 / 2020 - KSEC తేదీ : 
08.12.2020 నందు కమ్యూనికేట్ చేసిన అంశము ప్రకారము కేంద్ర ప్రభుత్వం వారు Fiscal Responsibly and 
Budget Management - ఎఫ్.ఆర్.బి.ఎస్.లో భాగంగా జారీ చేసిన మార్గధార్శకాల నేపధ్యంలో , 15 వ ఆర్థిక సంఘ 
నిధులు మంజూరు కొరకు అర్హత సాధించుటకు నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా 
మరియు వివిధ నగర పాలక సంస్థలలో విధిస్తూన ఆస్తి పన్ను , అదే స్థాయి గల వేరొక నగర పాలక సంస్థలో 
విధిస్తున్న ఆస్తి పన్నుల మధ్య వ్యత్యాసమునకు తావు లేకుండా సమతౌల్యతను సాదించుటకు రాష్ట్రములోని వివిధ 
పట్టణ స్థానిక సంస్థలు అమలు చేయుచున్న ఆస్తిపన్ను విధింపు విధానములో పారదర్శకత కోసం సంస్కరణలు 
చేయుచు 

రాష్ట్ర ప్రభుత్వం వారు జారీ చేసిన ఆర్డినెన్సు నెం . 16/2020 తేదీ : 23.11.2020 , తేదీ : 24.11.2020 న 
జారీ చేసిన జి.ఓ.యామ్.ఎస్.నెం .198 , ACT 44 of 2020 Dt : 31.12.2020 . లోని 

ఆస్తి పన్ను విధింపు 
నియమాలలోని ముఖ్యాంశాముల ప్రకారము " ఆస్తిపన్ను విధింపు నియమాలు 2020 " ల అనుసరించి ఆస్తుల 
క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయించు భవనములు మరియు వాటి స్థలముల 
' ములా ధన విలువల ' ఆధారంగా ఆస్తిపన్ను విధించుటకు ప్రభుత్వం వారు నిర్దేశించియున్నారు . ఈ విధానం తేదీ : 
01.04.2021 నుండి అమలు చేయవలసియున్నది . 


- 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


3 


ఆర్డినెన్సు నెం . 16/2020 తేదీ : 23.11.2020 , తేదీ : 24.11.2020 న జారీ చేసిన జి.ఓ.యామ్.ఎస్.నెం . 198 
ACT 44 of 2020 Dt : 31.12.2020 . లోని “ ఆస్తి పన్ను విధింపు నియమాలలోని ముఖ్యాంశాములు మరియు 


తీసుకొనవలసిన చర్యలు : 


1 ) 


ఇంటి పన్ను 


1. ప్రస్తుతం భవనముల సాంవత్సరిక అద్దె విలువ ( ఏ.ఆర్.వి. ) ప్రాతిపదికగా విధిస్తున్న పన్ను 
విధానమునకు బదులుగా భవనములు మరియు వాటి స్థలముల “ మూలధన విలువ ” ఆధారముగా 
ఆస్థి పన్ను విధించబడును . 


2 . 


“ మూలధన విలువ " ( క్యాపిటల్ వ్యాలు ) అనగా , రిజిస్ట్రేషన్ నిమిత్తం స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ 
శాఖ వారిచే నిర్ణయించే విలువ అని అర్ధము పన్ను విధించుటకు దీనినే “ మార్గదర్శక విలువ ” 
( గైడెన్స్ వెల్యూ ) గా పరిగణించబడును . 
3. సదరు భవనము మరియు భవనము క్రింద ఉన్న స్థల విస్తీర్ణముల మూలధన విలువల మొత్తము పై 

సంవత్సరమునకు పన్ను విధించవలేను . 
4. ఆస్థి ( భవనము మరియు స్థలము ) పన్ను విధించుటకు గాను ఆస్తి యొక్క మొత్తము 

మూలధనము పై ఎంత శాతం పన్ను విధించవలసియున్నది అను విషయము సదరు కార్పొరేషన్ 
వారు నిర్ణయించుకొనవలసియున్నది . మరియు అట్టి శాతము , నివాస భవనములకు మరియు 
నివసేతర భవనములకు వేరు వేరుగా నిర్ణయించవలసియున్నది . 
నివసేతర 

విధించవలసియున్న పన్ను 
నిర్ణయించుకొనుటకు గాను , చట్టములో సూచించిన పరిధి ( రేండ్ ) లో ఒక నిర్దిష్ట శాతం నివాస 


5. నివాస 


మరియు 


భవనములకు 


శాతము 


భవనములకు 


మరియు 


ఒక నిర్దిష్ట శాతం 


నివసేతర 


భవనములకు 


వేరు వేరుగా 


నిర్ణయించవలసియున్నది . 


6. నిర్ణయించ గాడు పన్ను శాతము పరిధి , నివాస భవనములకు 0.10 % నుండి 0.5 % మరియు 


నివసేతర భవనములకు 0.20 % నుండి 2.00 % 


7. మరియు అట్లు నిర్ణయించబడిన పన్ను శాతములో సాధారణ పన్ను కాంపొనెంట్ నిమిత్తము యబై 
శాతము ఉండవలెను . మిగిలిన యబై శాతములో వాటర్ , డ్రైనేజ్ , లైటింగ్ మరియు కస్టర్వెన్సీ 


కాంపొనెంట్ లకు కేటాయించవలెను . 


4 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


8. పైన పేర్కొన పన్ను విధింపు నియమాల ప్రకారము పన్ను శాతము అంతిమముగా నిర్ణయించుటకు 

ముందుగా ప్రతిపాదిత పన్ను శాతము పై కార్పొరేషన్ తీర్మానము చేసి , అట్టి ప్రతిపాదన 
తీర్మానమును ఏ.పి.స్టేట్ ప్రాపర్టీ టాక్స్ బోర్డు వారికి నివేదించి , బోర్డు నుండి వచ్చిన తదుపరి డ్రాఫ్ట్ 
నోటిఫికేషన్ జారీ చేయవలసియున్నది . 
9. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వచ్చిన అభ్యంతరాలను క్రోడీకరించి , వాటి పై కమిషనర్ సిఫారసుతో సహా తిరిగి 

కార్పొరేషన్ వారికి తెలియచేయవలెను . 
10. తదుపరి పన్ను శాతములను నిర్ణయిస్తు అంతిమముగా తీర్మానము చేయవలెను . 
• ఖాళీ స్థలములకు పన్ను విధించుటకు వాటి ' మూలధన విలువ ' పై 0.50 % పన్ను 


విదించబడును . 


• ఖాళీ స్థలములో చెత్త , వ్యర్ధ పదార్ధాలు ఉండి , అనారోగ్య పరిస్థితులు నెలకొనియున్నట్లైతే ఆధనముగా 

0.25 % పెనాల్టీ విధించబడును . 
ఇంటిపన్ను మరియు ఖాళీ స్థలము పన్ను మొత్తము పై % 8 బ్రరి సెస్ విధించవలేను . 


పైన వివరించిన పరిస్థితుల దృష్ట్యా , మన కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 1,03,689 అస్సెస్మెంట్ లను 
సర్వే నిర్వహించడమైనది . మరియు నగర పాలక సంస్థ లో విలీనమైన లక్ష్మిపురం , పందిపాడు , మరియు పెద్దపాడు 
లకు కూడా ఇదే పద్ధతిలో పన్ను మొత్తము మూలధనము విలువల పై లెక్కించవలసి యున్నది . సదరు సర్వేలో 
ప్రస్తుతము ఉన్న పన్ను మొత్తము , మూలధనము విలువల పై లెక్కించగా , పన్ను శాతము నివాస భవనములకు 
కనిష్టంగా 0.0001 % గరిష్టంగా 2.519 % , సగటున 0.160 % మరియు నివసేతర భవనములకు కనిష్టంగా 0.003 % 
గరిష్టంగా 5.179 % సగటున 0.309 % గా ఉన్నది . 

కావున మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం , 1955 లోని సెక్షన్ 197 , 197 A , 198 మరియు 199 ప్రకారం ఆస్తిపన్ను 
విధించుటకు గాను మరియు అట్టి ఆస్తిపన్ను రేటు నివాస భవనముల ' మూలధన విలువ ' మొత్తం పై 0.15 % మరియు 
నివసేతర భవనముల ' మూలధన విలువ ' మొత్తం పై 0.30 % విధించుటకు కార్పొరేషన్ వారు తమ 

తీర్మానము 
386 , తేదీ : 24.12.2020 . మరియు 

తీర్మానము నెం 

నము నెం .391 , తేదీ : 11.01.2021 . నందు ఆమోదించి 
ప్రతిపాదించియున్నారు . వివరములు ఈ క్రింది షెడ్యూల్ నందు చూపడమైనది . 


నెం 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


5 


ఇంటిపన్ను శాతము ( సంవత్సరమునకు ) 


ఖాళీ స్థలం పై పన్ను 


స.నెం . 


నివాస భవనములపై 


నివసేతర భవనముల 


శాతము 0.50 % 


పన్ను శాతం 0.15 % 


పై పన్ను శాతం 0.30 % 


( సంవత్సరమునకు ) 


1 


సాధారణ పన్ను శాతం 


0.075 % ( 50 % ) 


0.15 % ( 50 % ) 


0.25 ( 50 % ) 


2 


నీటి పన్ను శాతం 


0.01875 % ( 12.5 % ) 


0.0375 % ( 12.5 % ) 


0.0625 ( 12.5 % ) 


3 


డ్రైనేజీ పన్ను శాతం 


0.01875 % ( 12.5 % ) 


0.0375 % ( 12.5 % ) 


0.0625 ( 12.5 % ) 


4 


లైటింగ్ పన్ను శాతం 


0.0375 % ( 12.5 % ) 


0.01875 % ( 12.5 % ) 


0.0625 ( 12.5 % ) 


5 


కన్జర్వేసి పన్ను శాతం 


0.01875 % ( 12.5 % ) 


0.0375 % ( 12.5 % ) 


0.0625 ( 12.5 % ) 


మొత్తం పన్ను శాతం 


0.15 % ( 100 % ) 


0.30 % ( 100 % ) 


0.50 % ( 100 % ) 


సదరు ప్రతిపాదిత పన్ను శాతముల పై ఏవైనా అభ్యంతరాలు / సూచనలు / సలహాలు ఉన్న యెడల ఈ 
ప్రకటన వెలువడిన 30 దినములలో అనగా తేదీ : 10.02.2021 . లోపు లిఖిత పూర్వకముగా నగర పాలక సంస్థ 
కార్యాలయములో దాఖలు పరుచవలసినదిగా తేదీ : 03.01.2021 నాడు ఈనాడు సాక్షి మరియు హిందూ దిన 
పత్రికలయందు ప్రచురించియున్నాము . 
మీరు సమర్పించిన అభ్యంతరాలు , సలహాలు , సూచనలు అన్నింటినీ క్రోడికరించగా తమరు సమర్పించిన 
దరఖాస్తులన్నియు ఒకే రకమైన అభ్యంతరంతో జిరాక్స్ కాఫీల మీద వివిధ సంస్థలు వివిధ నాయకులు 
సంతకాలు చేసి సమర్పించి యున్నారు . అవి అనీయు సహేతుకమైనవిగా లేవనీయు ఈ యొక్క ఆస్తి పన్ను 
విధింపు విధానము గురించి అదే రోజు మీకు విపులముగా వివరించడమైనది మరియు మీ యొక్క 
సందేహాలు తీర్చడమైనది . క్రింద సూచించిన విధముగా మీకు పూర్తిగా విపులికరించడమైనది . 


1. విలువ ఆధారిత పన్ను విధానం ద్వారా క్రింద తెలుపబడిన ప్రయోజనాల రీత్యా 


• ప్రస్తుతం అమలు చేస్తున్న వార్షిక అద్దె విధానం అనేది సంక్లిష్టంగా ఉండటంతోపాటు , సామాన్య 
ప్రజలకు పన్ను మదింపు ప్రక్రియ అర్ధంకాకపోగా , ఆస్తిపన్ను రూపేణా ఎంత మొత్తం కట్టాల్సి 
ఉంటుందన్న దానిని అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి . 
శాస్త్రీయ పద్ధతుల్లో ఆస్తి పన్ను మదింపు , సరళమైన ప్రక్రియతో అందరికీ ఒకే రకమైన నిబంధనలు 
వర్తించేలా విధానాల రూపకల్పన . 


6 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


• ఒకే ప్రాంతంలో , ఒకే రకమైన అవసరాలకు వినియోగిస్తున్న భవనాలకు ఆస్తిపన్ను కూడా ఒకే 


విధంగా ఉండేలా చూడటం . 


పన్ను మొత్తాన్ని నిర్ధారించే ప్రక్రియలో విచక్షణ , పక్షపాతం అనే వాటిని నివారించడం . 


పన్ను విధింపునకు సంబంధించిన ఫిర్యాదులను తగ్గించడానికి 
పన్ను మదింపు ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా పారదర్శకతను తీసుకుని రావడం . 
• ఆదాయానికి గండి పడకుండా పూర్తి పారదర్శకతతో స్వయంగా మదింపు చేసుకునే ప్రక్రియను 


అమలు చేయడం . 


• 


రిజిస్ట్రేషన్ , స్టాంపు విభాగం రికార్డులను పురపాలక శాఖ రికార్డులను అనుసంధానించడం . 
• విలువల అంచనాలకు అనుగుణంగా ఆయా కౌన్సిళ్లు / కార్పొరేషన్లు పై పరిమితులకు లోబడి పన్ను 
శాతాన్ని నిర్ధారించుకునే స్వేఛ్చ 


ఇలా చేయడం వలన విలువ ఆధారిత , వార్షిక అద్దె విధానాల్లో మదింపు చేసే పన్ను దాదాపు ఒకే 


విధంగా ఉన్న విషయం తేటతెల్లం కావడమే కాకుండా , విలువ ఆధారిత పన్ను అన్నది పెను భారం 
కాదని స్పష్టమవుతున్నది . 
పేదవర్గాలు ఎక్కువగా నివసించే , 375 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే తక్కువ ఉన్న నివాస 
భవనాలకు ఏడాదికి కేవలం రూ .50 మాత్రమే ఆస్తిపన్ను గా విధించబడుతుంది . ఇటువంటి రాయితీలు 
పూర్వ వార్షిక అద్దె పద్ధతిలో లేవు . 


• ప్రస్తుత సంస్కరణల ద్వారా ఆస్తిపన్ను చెల్లింపుదారులపై ఒకేసారి అసాధారణ భారం పడకుండా 
చూడాలన్న ఉద్దేశ్యంతో , అద్దె ఆధారిత పన్ను నుంచి , విలువ ఆధారిత పన్ను మదింపు ప్రక్రియకు 
మారే క్రమం సజావుగా సక్రమంగా జరగాలన్న లక్ష్యంతో కొన్ని నిబంధనలను కూడా 
నిర్దేశించడమైనది . 
• చట్ట నిబంధనల ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తిపన్ను సవరణలు చేయాలి . 
• నివాస సంబంధిత ఆస్తులకు సంబంధించిన పన్ను సవరణలు .... 2002 సంవత్సరంలో చివరిసారిగా 


చేయడం జరిగినది . 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


7 


• నివాసేతర ఆస్తులకు సంబంధించిన పన్ను సవరణలు .. 2007 సంవత్సరంలో చివరిసారిగా చేయడం 


జరిగినది . 


• చాల కాలంగా ఎలాంటి ఆస్తి పన్ను సవరణలు జరుగలేదు . 


• పరిగణించి పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల యందు “ అద్దె విలువ ఆధారిత పన్ను 

విధింపు విధానము నుండి పారదర్శకత ఉండునటువంటి " ఆస్తి విలువ ” ఆధారిత పన్ను విధింపు 
విధానమునకు మార్పు చెందవలసినదిగా సూచించియున్నారు , ఇవి అన్నియు కేంద్ర ప్రభుత్వం వారు 
“ FR & BM " లో భాగంగా జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి చేపట్టినవి అని 

తెలియచేయడమైనది . 
• 15 వ కేంద్ర ఆర్ధిక సంఘం కూడా స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను కోసం ఫ్లోర్ రేట్లను ప్రకటించాలని , 
తద్వారా ఆస్తి పన్ను ఆదాయం పెరుగుదల జి ఎస్ డి పి పెరుగుదల వలె వుండాలని సూచించింది 
పలు మార్గాల్లో , దఫదఫాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 
ప్రభుత్వం ఆస్తిపన్ను ల విధానంలో సంస్కరణలకు సిద్ధపడింది . భారత ప్రభుత్వ సూచనలకు 

అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కింది సంస్కరణలను తీసుకుని వచ్చింది . 
• పైన తెలిపిన అంశమును సర్వసభ్య సమావేశము తీర్మానము సంఖ్య : 386 , తేదీ : 24.12.2020 
మరియు తీర్మానము సంఖ్య : 391 తేదీ : 11.01.2021 నందు ఆమోదము తెలిపియున్నారు . ఈ 
ఆమోదించబడిన మూలధనము విలువ మొత్తము పై విధించు ఆస్తిపన్ను డ్రాఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ 
ను షెడ్యూల్ ప్రకారము ఈనాడు సాక్షీ మరియు హిందూ దినపత్రికలయందు ప్రచురించి ప్రజలనుండి 
వచ్చిన అభ్యంతరాలు మరియు సూచనలు క్రోడీకరించి , 
పరిశీలించి , నిర్ధారణ చేసుకొని పన్ను విధింపును కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 వ ఆర్ధిక సంఘ 
నిధుల విడుదల ఆవశ్యకత దృష్ట్యా ఆర్డినెన్సే 16/2020 మరియు తేదీ : 24.11.2020 న జారీ చేసిన 
G.O.Ms.No.198 ఆదేశాలకు అనుగుణముగా ఈ కార్యాలయపు లేఖ Rc.No.A1 / 390020 / 2020 , 
dt : 16.01.2021 . ద్వారా సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ 
అడ్మినిస్ట్రేషన్ వారి ఉత్తర్వులు ఆర్ సి.నెం . 14034/25/2021 - K Sec dt : 22.01.2021 , dt : 01.02.2021 


8 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


ఆదేశానుసారము కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో మరియు నూతనముగా విలీనమైన లక్ష్మిపురం , 


పందిపాడు , పెద్దపాడు కాలీనీల యందు కూడా పారధర్శకత ఉండునటువంటి " ఆస్తి విలువ " ఆధారిత పన్ను 


విదింపు విధానము అమలు పరుచుటకు చూపడం అయినది . 


2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ( 1 ఏప్రిల్ 2021 నుంచి ) పట్టణ స్థానిక సంస్థల్లో వార్షిక అద్దె 


ఆధారిత ఆస్తి పన్ను విధానం స్థానే విలువ ఆధారిత విధానాన్ని అమలు పరిచేందుకు వీలుగా , 2020 


నవంబరు 23 వ తేదీన ప్రభుత్వం కింద పేర్కొన్న కొన్ని పురపాలక చట్టాలను సవరిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 


ఆర్డినెన్సు నం . 16/2020 ఆఫ్ AP గజిట్ ( పార్ట్- IV - B ) Extraordinary , Dt . 23-11-2020 ను మరియు 


ACT No.44 of 2020 జారీ చేసింది . 


1 ) 


Municipal Corporations Act , 1955 , 2 ) A.P. Municipalities Act , 1965,3 ) Visakhapatnam 


Municipal Corporation Act , 1979 , 4 ) Vijayawada Municipal Corporation Act , 1981 , 5 ) A.P. 


Municipal Corporation Act , 1994 . 


పై చట్ట సవరణను అనుసరించి , ఆస్తిపన్ను మదింపు , విధింపులకు సంబంధించిన నియమ 


నిబంధనలను GO.MS.No. 198 , dt : 24-11-2020 ద్వారా జారీ చేయడమైనది . 


పైన పేర్నొనిన ఉత్తర్వుల రీత్యా 15 వ ఆర్ధిక సంఘ నిధులు మంజూరుకు అర్హత సాధించుట కొరకు , 


నగర పాలక సంస్థల ఆర్ధిక పరిపుష్టితి కొరకు , సంస్కరణలు అమలు చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా వివిధ 


నగర పాలక సంస్థలో సమతుల్యం పాటించుట కొరకు , పారదర్శకత కొరకు మరియు ప్రభుత్వ 


ఆదేశానుసారము ప్రజా ప్రయోజనాల రీత్యా ప్రజా వినతి పత్రాలను ( అంశమును | గౌరవ సర్వ సభ్య 


సమావేశము నందు రీడ్ చేయుచు చర్చించి తదుపరి చర్య కొరకు ఉంచడమైనది . 


ANDHRA PRADESH GAZETTE , August 19 , 2021 


9 


ఇంటిపన్ను శాతము ( సంవత్సరమున ) 


స.నెం . 


నివాస భవనములపై 


నివాస భవనములపై 


ఖాళీ స్థలం పై పన్ను 
శాతము 0.50 % ( సం ) 


పన్ను శాతం 0.15 % 


పన్ను శాతం 0.15 % 


1 


0.075 % ( 50 % ) 


0.15 % ( 50 % ) 


0.25 ( 50 % ) 


2 


0.01875 % ( 12.5 % ) 


0.0375 % ( 12.5 % ) 


3 


0.01875 % ( 12.5 % ) 0.0375 % ( 12.5 % ) 


సాధారణ పన్ను శాతం 
నీటి పన్ను శాతం 
డ్రైనేజ్ పన్ను శాతం 
లైటింగ్ పన్ను శాతం 
కన్సెర్వెన్సీ పన్ను 
మొత్తం పన్ను శాతం 


0.0625 ( 12.5 % ) 
0.0625 ( 12.5 % ) 
0.0625 ( 12.5 % ) 


4 


0.01875 % ( 12.5 % ) 0.0375 % ( 12.5 % ) 


5 


0.01875 % ( 12.5 % ) 0.0375 % ( 12.5 % ) 


0.0625 ( 12.5 % ) 


0.15 % ( 100 % ) 


0.30 % ( 100 % ) 


0.50 % ( 100 % ) 


తీర్మానము సంఖ్య : 28 


తేదీ : 01.07.2021 . 


తీర్మానము : అంశము నందు తెలిపిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపును వ్యతిరేకిస్తూ 8 మంది తెలుగు 

దేశం పార్టీ కార్పొరేటర్లు 1 స్వాతంత్ర్య కార్పొరేటర్ మినహా 43 మంది కార్పొరేటర్లు మరియు ఇతర 
సభ్యులు ఆమోదము తో తీర్మానించడమైనది 


బి.వై.రామయ్య , 

మేయరు , 
కర్నూలు నగరపాలకసంస్థ , కర్నూలు . 


డి.కె.బాలాజి , 


కమీషనర్ , 
కర్నూలు నగరపాలక సంస్థ , కర్నూలు . 


-X --- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


